భారతీయ తాత్విక చింతనకి రాహుల్టీ ఒక చుక్కాని. భాషా, సాహిత్యాల్ని 
సుసంపన్నం చేసిన మేధావి. వైజ్ఞానిక భౌతికవాద దృష్టి కలిగిన స్వతంత్ర 
పరిశోధకుడు. సామాజిక దార్శనిక దృక్పథం గల అరుదైన చరిత్రకారుడు. 
ప్రత్యామ్నాయ సాంస్కృతిక వికాసోద్యమానికి తిరుగులేని సేనాని. బహుముఖ 
ప్రజ్ఞాశాలి అనే పదానికి నిలువెత్తు ప్రతిరూపం రాహుల్టీ, 


రాహులీని స్మరించుకోవడం పతనమైపోతున్న వ్యవస్థ స్వరూపాన్ని 

జ — థి 
విమర్శించుకోవడం. ధ్వంసమైపోతున్న సమాజ విలువల్ని సంరక్షించుకోవడం. 
భారతీయ సంస్కృతిలోని అవిచ్చిన్నమయిన భిన్నత్వాన్ని కాపాడుకోవడం. 
నిత్య సత్యాన్వేషిగా బతికిన ఒక అద్వితీయ జ్ఞానశిఖరాన్ని ఆవాహన 
చేసుకోవడం. మాయమైపోతున్న మానవత్వానికి మనవంతు తోడుగా 


నిలబడటం. 


అందులో భాగమే ఈ సంకలనం. తప్పకుండా చదవండి. మీతోపాటూ 
కనీసం మరొక్కరిచేతనైనా చదివించండి. మరుగునపడ్డ ఒక మహామనిషి 
కోసం తెలుసుకోనివ్వండి. మానవాళి ఉన్నతికోసం పాటుపడిన మహనీయుడ్ని 
మనసారా తలుచుకోనివ్వండి. అజరామరమయిన ఆయన జీవన స్ఫూర్తిని 
పూర్తిగా గుండెల్లో నింపుకుని ఆర్తితో పుస్తకం పూర్తి చేద్దాం రండి. అందులో 
కొంతయినా మన జీవితాల్లో ఆచరించగలమేమో నిజాయితీగా ప్రయత్నం 
చేసి చూద్దాం. పదండి. 


రాహుల్దీ గురించి తెలుసుకుందాం! 
మనల్ని మనల చైతన్య పరుచుకుందాం!! 


ష్‌ 
రి 
§ 
వ్‌ 
వ 
క్త 
వ 
dn 
J 
క్‌ 
ర్న 
శ్‌ 


ర్ట 


9, 
OM 
Cc 
ర 
ప్ర 


ఒకే వ్యక్తి - అనేక జీవితాలు 


రాహుల్‌ సారికృత్యాయని 


(య్వాస సంకలనం) 


సంకలనం & సంపాదకత్వం 
గౌరవ్‌ 


